కష్టబీవి 


ఉభయ భాషా ప్రవీణ 
ఆకెళ్ల సుబ్రహ్మణ్య కవి 





తెలంగాణ సాహిత్య అకాడమి 


హైదరాబాదు 


ప్రచురణ నెం : 75 


కష్టజీవి 
ఆకెళ్ళ సుబ్రహ్మణ్య కవి 


తొలి ముద్రణ : 1953, రాజశ్రీ సాహిత్య కళాపీఠం, సికింద్రాబాద్‌. 


ద్వితీయ ముద్రణ : ఆగస్టు, 2019 
తెలంగాణ సాహిత్య అకాడమి 


ప్రతులు : 1000 


వెల :₹ 25.00 


ముద్రణ : చరిత ఇం(ెషన్స్‌, 1-9-1126/ి, 
ఆజామాబాద్‌, హైదరాబాద్‌ - 500 020. 
ఫోన్‌ : 040 27678411 


ప్రచురణ : ప్రతులకు : 

తెలంగాణ సాహిత్య అకాడమి 
కళాభారతి, రవీంద్రభారతి ప్రాంగణం, 
హైదరాబాద్‌ - 500 004. 

ఫోన్‌ : 040-29703142. 


“'కష్టజీవివ్యధ 


తెలంగాణలోని ఒక సామాన్య రైతును 'కష్టజీవిగా చేసి రాసిన కావ్యమిది. 
కవి ఆకెళ్ళ సుబ్రహ్మణ్యకవి సికింద్రాబాద్‌ నివాసి. భారతదేశానికి స్వాతంత్ర్యం రాక 
పరపీడన వలన కలిగిన కష్టం కొంతకాలం, దేశానికి స్వాతంత్ర్యం వచ్చినా తెలంగాణకు 
రాని పరిస్థితిలో పడిన బాధలు మరికొంత కాలం గడిచిన తీరును ఈ పాత్ర ద్వారా 
వర్ణించాడు కవి. 


భారతదేశపు బెన్నత్యం, అహింసా సిద్ధాంతం, మానవతా విలువలు, కారుణ్యం 
మొదలైన సంస్కారాలు లోపించడం వల్లనే పేదలు మరింత కష్టపడుతున్నారని ఈ 
“కష్టజీవి రైతు బాధపడతాడు. 


మతాభిమానులు, ధనాధికారాలు కూడా దేశంలో ప్రజలకు సుఖశాంతులు 
లేకుండా చేస్తున్నాయని వాపోతాడు. స్వేచ్చా స్వాతంత్ర్యాలు వస్తే తమ పూర్వవైభవం 
వస్తుందని కలగంటాడు. తాను పోరాటంలో పాల్గొని జైలుకు వెళతాడు. తన తల్లి 
కూడా తాను జైలులో ఉండగానే చనిపోతుంది. 


స్వాతంత్ర్యం, తెలంగాణ విమోచనం జరిగి జైలునుండి విడుదలయిన తరువాత 
కూడా కష్టజీవుల బ్రతుకులు మారాలని వెలుగుబాటలు వేయాలని కలవరిస్తాడు. 


ఇందులోని పద్యాలు సులభంగా అర్థమయ్యే శైలిలోను, చదువడానికి 
లయబద్ధంగాను ఉన్నాయి. వృత్తాలు తేటగీతి, ఆటవెలదులలో కావ్యం నడిచింది. 
మధ్యలో “స్వప్నసుందరి” ప్రత్యక్షం - కొంత భావుకత గల వర్ణనలు చోటుచేసుకున్నా 
ప్రధానమైన అంశం కష్టజీవి కలలు ఫలించి సుఖశాంతులు పొందడమే. 

ఈ ఖండకావ్యం ఆనాటి సామాజికతను, చారిత్రకతను తెలియజేస్తుంది. 


పద్యకావ్య రచనా వైశిష్ట్యానికి సాక్ష్యంగా ఉన్న ఈ రచన అందరినీ చదివింపజేస్తుందని 
ఆశించి తెలంగాణ సాహిత్య అకాడమి పునర్శుద్రిస్తున్నది. 


- తెలంగాణ సాహిత్య అకాడమి 
తేది : 14-06-2019 


అభివందనలు 


కష్టజీవి పద్య కావ్యమును రచించినవారు తెలంగాణ యువకవుల్లో 
ఒకరగు రేడియోగాయకులు, మా కళాపీఠ ప్రధాన కార్యదర్శి శ్రీ ఆకెళ్ల 
సుబ్రహ్మణ్యముగారు. వీరు కళాపీఠానికి చేసిన సేవ అపారము. వీరి 
గురించి యెంత జెప్పినా తక్కువే. 


వీరు కళాపీఠానికేగాక ఆంధ్ర సారస్వత పరిషత్తు ప్రచారకులుగా 
జిల్లాల్లో చేసిన ప్రచారము అమోఘము. వీరు రచించిన కావ్యాలు : 
ధన్యజీవి, నెలవంక. పూలపాటల రచయితల్లో యొకరు. వీరు మాయొక్క 
కళాపీఠానికి దొరకడం మా యదృష్టం. 


ఈ (గ్రంథాన్ని ముద్రించిన శ్రీ కాటారం శ్రీరాములుగారు 
ప్రశంసనీయులు. వీరు తమ పితృభక్తిని భాషాసేవకు వినియోగించడం 


ముదావహం, 


ఈ పుస్తకానికి సర్వవిధాలా తోడ్పడిన మిత్రులు, కళాపీఠ 
సహాయకార్యదర్శి శ్రీ యస్‌. రామమూర్తి గారికి, శ్రీ తోట నారాయణ 
గారికి, కళాపీఠ చిత్రకారులగు శ్రీ మడిపడిగ బలరామాచార్యులగారికి 
నా అభివందనములు. 


ఇట్లు, 
రాజశ్రీ సాహిత్య కళాపీఠము ఎం. రాజేశ్వరాచార్యులు 
సికింద్రాబాద్‌ వ్యవస్థాపకులు 


1953 


ఒకటీ రెండు మాటలు 


సికింద్రాబాద్‌ నగరంలో ఇంచుమించు ఒక దశాబ్దం 
నుండి సాహితీ వాతావరణాన్ని పరిమళితంచేస్తూ ఆంధ్రులకు 
ప్రాణప్రాయమై విలసిల్లుతున్న “రాజశ్రీ సాహిత్య కళాపీఠం” 
నాకు మరువరాని సంస్థ. శ్రీ పర్పా వెంకటేశ్వరరావుగారి 
వంటి ప్రముఖ విద్యావేత్తలు దీనికి అధ్యక్షులు. ఇట్టి సంస్థకు 
“కష్టజీవి” గ్రంథకర్త శ్రీ ఆకెళ్ల సుబ్రహ్మణ్య కవిగారు 
కార్యదర్శిగా చిరకాలం సాహిత్యసేవ చేశారు. వీరు 
ఆం(ధసారస్వత పరిషత్తు ప్రచారకులుగా తెలంగాణ 
మూలమూలల్లో చేసిన భాషా ర్రమూ మరువరానిది. ఈయన 
గొంతెత్తి పద్యాలు చదివి, గేయాలు పాడి తెలంగాణం 
ఎనిమిది మండలాలలోని తెలుగుల గుండెలలో ఆంధ్రతాశు 
చిజ్వాలికలను వెలిగించిన దిట్ట. అట్టివాడు రచియించిన 
ఈ (గంథం ఆంధ్రులంతా ఆదరింపదగినది. ఈయన ఎంత 
కమ్మగా గేయం పాడతాడంటే ఆ గేయంలో ఏమి వున్నా, 
ఏమి లేకున్నా శ్రోతలు మాత్రం ఇట్టే శిరఃూకంపం చేస్తారు. 
తప్పదు. తలలూచంది. ఆర్థికంగా ఎన్నోబాధలు అనుభవిస్తూ 
సైతం సాహిత్యసేవను మరువలేదు ఈయన. తెలంగాణా 
రచయితల సంఘసహాయకార్యదర్శిగా ఈయన కావించు 
అచుంబిత కృషిని వేనోళ్ళ చాటతగినది. 


ఈయన “పూలపాటలు” అనే గేయాల సంపుటిలో 
కూర్చిన కొన్ని గేయాలు చాలా బావున్నాయని ఆలిండియా 
రేడియోవారు, పత్రికలవారూ కొనియాడినారు. నాకూ 
ఆయన గేయాలంటే చాలా ఇష్టం. పద్యాలు కూడా చాలా 
మంచివి కొన్ని వ్రాశారు. ఈ “కష్టజీవి”లోని పద్యాలు కూడా 
అచ్చు కాకముందు మాకుగానీ, మరే ఇతర మిత్రులకుగానీ 


ఆయన చూవించి, వినిపించి, విన్న వారి సలహాల 
ననుసరించి కాస్త దిద్దుకొని వుంటే మరీ బావుండేది. ఆయన 
ఆ పని చేయలేదు. ఇందులోని పద్యాలు కొన్ని నాకూ, నా 
మిత్రులకూ అంతుపట్టడం లేదు. సహృదయులైన పాఠకులు 
ఎట్లా భావిస్తారో నేను చెప్పలేను. అర్థక్షిష్టత, సమాస శైధిల్యం, 
భావం ఏ కాస్తా ఆందకపోవడం అక్కడక్కడా కనిపిస్తున్నది. 


ఉదాహరణలు ఇవ్వడం అప్రస్తుతం. 


ఈ కావ్యంలోని పద్యపద్యంలో తెలంగాణ తల్లిపై 
తనకు గల భక్తి, ప్రేమ, ఆదరం తొణికిసలాడుతున్నది. 
ప్రతి పాదంలో కష్టజీవి వ్యథ ద్యోతకం అవుతున్నది కనుక 
దీన్ని మంచిపుస్తకమే అనాలి. కవిగారు మున్ముందు 
జాగరూకతతో రచన చేసి ఉత్తమ కావ్యాలను ప్రచురించి 
ఆం(ధ్రలోకానికి, ముఖ్యంగా తెలంగాణానికి వన్నె 
చేకూరుస్తారని ఆశిస్తాను. 


ఇట్లు, 
తెలంగాణా రచయితల సంఘం “దాశరథి” 
హైదరాబాదు 
తేది : 21.03. 1953 


కృతజ్ఞతలు 


కావ్యరచయిత భావప్రకాశకుడు మాత్రమే, అందలి గుణగ్రహణ 
పారీణత పాఠకమహాశయులది. బరువుగుండెలతో నయినను (బ్రతికినంత 
కాలము సంఘ గ్రేయమునకై రచన సాగించుట సాహితీసేవకుల కర్తవ్యము. 
నేను కావ్యరచన మొనర్చుటలో నిదే నా యభిమతము. 


నా "కష్టజీవి కావ్యమును రచించినంత ధైర్యమునకు తోడుగా దానిని 
ప్రచురించి నాకు ప్రేమతో ప్రోత్సాహమిచ్చిన శ్రీ కాటారం శ్రీరాములుగారు 
సర్వదా కృతజ్ఞులు. సారస్వతక్షేత్రమున వారి సుకీర్తి దివ్యనవ్యమగుట నిజము. 


ఈ ప్రచురణ విషయములో శ్రమించి శ్రద్ధ తీసుకొన్న శ్రీ తోట 
నారాయణగారు, శ్రీ సోమవారంపేట రామమూర్తిగారును చిరస్మరణీయులు. 


ఈ చలువ అంతా కళాపీఠమును స్థాపించి ప్రాణం పోసిన 
శ్రీ మొగుదుంపురం రాజేశ్వరాచార్యులుగారిది అని సవినయంగా మనవి 
చేసుకొంటున్నాను. 


“నా అభ్యుదయాన్ని ఆకాంక్షించి నిశిత విమర్శన జేసి భావిరచనా 
సౌష్టవానికి సదభిప్రాయ మొసగిన మహాకవియొక్క నిష్పక్షపాతమయిన 
హృదయపూర్వకమయిన ఆశీస్సును వినముడనై గైకొంటున్నాను”. 

హైదరాబాదు ప్రభుత్వముచే ప్రథమ బహుమాన మందుకొన్న 
శ్రీ దాశరథిగారు నా కావ్యమునకు అభిప్రాయ మొసగినందుల కెంతయు 
కృతజ్ఞుడ, మత్మావ్యపరితలకు నా జోహారులు. 


సికింద్రాబాద్‌ ఇట్లు విధేయుడు 
తేది : 15.09.1953 రచయిత 


కృతి సమర్పణము 


నను గని పెంచి పెద్దగ ఘనంబగు విద్దెకు దారి జూపి తా 
ననయము లోకశాంతికయి హాయికి నోచని త్యాగజీవి వి 

శ్వ నవపురోగతి ప్రకట నత్యహృదంతర దివ్యమూర్తి కృ 

ష్ట నిలయ రూపసుందరిణి నా శుభమాత కొసంగు దీ కృతిన్‌. 


(బ్రతుకు సుఖంబు నెంచని కృపామతి కష్టదరిద్ర మానవ 
స్థితి సహింపనట్టి శ్రమజీవి పరాత్సరుకంటె నెక్కుడుం 
బతికిని పూజసేయు నవభారతి భారతదేశమాత మ 

మృతి మధుజీవనం బిడిన మానిని కొండమ కిత్తు నీ కృతిన్‌. 


బుణమును తీర్చలేని మము నించుకయే న్పగ లేక చల్లగా 

నణు వణువందు మాతృ పదహాసము గానముసేయు కైత న 
ర్పణ మిడినట్టి శాంతిమయ ప్రాభవమూర్తికి ఖండకావ్య ప్రాం 
గణమున కూర్చుకొందు సుమరంగమధూదయబాప్పమాలికల్‌ 


భర్గ శిరోజచంద్రిక లపార హిమాచల గాంగధారల 
స్వర్గమునందన న్విజయ ఛాయల నాంధ్రపురంధ్రి కొండమ 
నిర్గుణ కృష్ణరూప నవ నిర్హరిణీచల దూర్మి భర్మసం 
వర్గకణాల తెమ్మెరల భక్తియశంబుల నంజలించెదన్‌. 

గున్న మావికొమ్మ గుబురులో చివురైన 

చిన్ని తెలుగుకన్నె వన్నె లన్ని 

కన్నతల్లి దివ్య కంజాతకరముల 

కష్టజీవి ఖండకావ్య కళలు. 


er 


కష్టజీవి 


అది యొక పల్లెటూరు తనయందు శుభప్రకృతిప్రభావ సం 
పద కది ఆటపట్టు తరుపంక్తుల పాంథులు శాంతి గాంచు అ 
భ్యుదయ కళామధూదయ నవోజ్వల పుణ్యతరంగిణీ విశా 
రద శరదాభ్రచంద్రికల రా జన సీమల విందు కొల్పిడిన్‌. 


పచ్చనిచేలలో పసిడిపైరుల వెన్నుల వన్నె బాటల 

న్విచ్చిన పూలకన్నెల జనించిన ముద్దులరేక చెక్కిళు 
ల్దుచ్చు మరుత్సరీమళసఖు ల్వలపించు తుషారమౌక్తి కా 
లచ్చువడంగరంగ మది లక్ష్మి కనుంగవ కెంపుసొంపుకున్‌. 


సన్నజాజికన్నె సాగించు వలపులు 
మల్లెపూవు మనసు నల్లు తలపు 
కులుకులాడి కొత్తగోరింట కోరిక 
పల్లె తీవబోటి జల్లు కళలు. 


నందివర్ధనమ్ము నవ్వులు రువ్వును 
చిరుగులాబిరూపు జిలుగు మెరిసె 
బంతి నిండుదనము పచ్చనై మెచ్చొందె 
కాంతులొలికి పల్లెకళలు విరిసె. 


రెల్లుపూవులపై తెలిరేక లల్లు 
చల్లచల్లని వెన్నెల వెల్లువలకు 
కరగిపోయెను కౌసుంభతరుణు లెల్ల 
పల్లెతీవలు పాటలు పాడుకొనిరి. 





ఆకెళ్ల సుబ్రహ్మణ్య కవి ఢి 


9 


నాగలిపట్టి నేలపయి నాటి భుజమ్ములసత్తు వెల్ల స్వే 
దాగమనమ్ము నై రుధిరదాహ మొనర్చు జగత్తు సర్పము 
ల్పోగయినట్లు స్వార్థమయ లోభులకై (శ్రమ నొంది గిత్తల 
న్మూగతనాన పంటకయి మోది పొలమ్ముల నమ్ము కర్షకుల్‌. 


రెక్కలు ముక్కలై పవలు రేయియు దేశసుఖమ్ముకోసమై 
ఒక్క విధాన పాటుపడి వూరటలేక విషాదజీవులై 
డొక్కలు బకృచిక్కినను డోకినమోములు జీర్ణగేహులై 
చక్కని సేవచేసియు ప్రశాంతిని బొందగలేని కార్మికుల్‌. 


అట గల డొక్క మానవుడు ఆత్మ తపించెడి కార్యవాది తా 
కటకటలాడు తిండికిని కట్టెడుబట్టకు కాల మంతయున్‌ 
కటికదరిద్ర భారమున కష్టము లందుచు కాంతిలేని చీ 
కటిగుడిసె న్మెలంగు కనికారములేని నరాళి నెంచకన్‌. 


వాడు అజ్ఞానమున కెంతొ వగలుచుండు 
వాడు దారిద్రమున కేమి భయము గొనడు 
వాడు రెక్కలకష్టమ్ము వీడలేదు 

వాడు పదవులకై పోరపడడుకూడ. 


అలసటకు వాడు ఆవంత కలతవడడు 
కలిమికై మోసమందున కట్టువడడు 
బలము కలవారి కుట్రలపాలి బోడు 
చెలిమి కోరి వ్యసనముల జిక్కువడడు 


10 * కష్టజీవి 


పొలము వానిగ్భహమును నాగలియె వాని 
కాయుధమ్మును వాహిను లాత్మసఖులు 
పశుగణము భటగణము సంపదయు వాని 
చేనులో పంట కర్షకజీవి అతడు. 


జాతి మత కుల భేదాల ఛాయ లేని 
సర్వమానవ సమతా విశాలదీక్ష 

ఆ నిరాడంబరుని వాణియందు కలదు 
నా తెలుగుగడ్డ వెన్నంటు నీతిపరుడు. 


హలమును భూమి దించి భరతావని రైతులజీవితమ్ములున్‌ 
శిలలను పిండిచేసి రసశీకరముం బొనరించి మెత్తగా 
చెలకల దున్ని పైరు నిడి చేలను తేలిన నవ్య సస్యముల్‌ 
చెలిమిని ప్రమభావమున జేర్చుచునున్నవి మానవాళికిన్‌. 


భారతభువిని పచ్చనిపంట పండు 
కావలసినంత పత్తికి కరువు లేదు 
ఏలనో కాని దారిద్ర మింత హెచ్చె 
చూడగా స్వార్థ మానవాసురల కతన. 


లోతు తెలియని నదులు నీ రొసగుచుండు 
కనియు పెంచక అడవులు కట్టె లొసగు 
బందిఖానాలు నయ్యె దేవాలయాలు 
నాణెములు మూల్లు కోట్లు భోషాణములను. 





ఆకెళ్ల సుబ్రహ్మణ్య కవి ఫి 11 


ప్రాణమే లేనివి ఉపకారమ్ము సేయు 
రక్త మున్నట్టి జంతువుల్‌ రక్తి జూపు 
శిలలు ద్రవియించి జాతికి చిన్నెలాయె 
దీనులను తోటివారు వేధించు నరులు. 


దెవ మైనను వానిపై దయను కనడు 
జీవులందరు వానిని ఛీ! యటండ్రు 
కష్టజీవికి ఒకడైన కదలి వచ్చి 
బ్రతుకువెతలను తీర్చ చూపట్టడాయె. 


రే పవలును కూలిని చేసి రెక్క లణగి 
చాకిరి సేయుటే వాని జన్మ మయ్యె 

కాలమంతయు దారిద్య్యగతిని గడిపి 

బానిసీడుగ కష్టాలపాలు నొంది. 


అన్నపూర్ణల బోలిన అమ్మ లున్న 
దానవీరుల బోలిన తండ్రు లున్న 

ఆత్మ బలిదాన మొసగు మహాంధ్రభూమి 
నీ తెలంగాణమం దుదయించె వాడు. 


రాజ్యచక్రాలు వీడిన రాజులకును 
ప్రాణదాన మొసంగిన పావనులకు 
తారకాస్థగితు లయిన త్యాగులకును 
ఈ తెలంగాణ మొక్కనాడూత యయ్యె. 


12 ¢* కష్టజీవి 


కర్మముతో స్వార్థమ్మును 

మర్శముగా జేసి నడచు మానవులందున్‌ 
ధర్మము శూన్య మ్మాయెను 

భర్మముపై తృష్ట పెరిగి భక్తి నశించెన్‌. 


ఎండకు వానకు చలికిని 

ఎండియు తడిసియును వణికి యింతలు నంతల్‌ 
మండెడు గుండెలతో తన 

కండలు కృశియింప గుడిసెకాపుర ముందెన్‌. 


ఊరికి మైలున గలిగిన 

దారిని వెనుకంగ పొలముదాపున గుడిసెం 
గూరుచుకొని వెత లెంచక 

భారముతో (బ్రతుకు నెల్ల పాటొనరించున్‌. 


ముసలితల్లితో వాడు ఆ పొలములోన 
కూలిపనిచేసి గుడిసెలో కూలబడును 
పస్తుతో నైన బ్రతుకు లంపటమునందు 
కాలు గుండెల దినములు గడుపుచుండె. 


ఈ నిశాతభయంకరమైన అంధ 
కారమున బడి లోకపుతీరు నేడు 
కొట్టుకొని పోవుచున్నదే కొసకు నిట్లు 
ఎంతకాలము వెనుకకు యేగు నిద్ది. 





ఆకెళ్ల సుబ్రహ్మణ్య కవి * 18 


వెలుగు లేనట్టి దారిద్ర్య వీధిలోన 
మథన పడియెడు మానవమానసాల 
సర్వసమతాప్రభావము సాగుదాక 
సౌఖ్యశాంతులు కలుగు వి(శాంతి లేదు. 


ఈ నిరంకుశదౌర్ణన్య మెంతకాల 
మీ దరిద్రులపైన నున్మాదవశత 
సాగునో అంతకాలమ్ము రోగపీడి 
తమ్మువోలె దేశము సతతమ్ము క్రుంగు. 


పశ్చిమబకాలు దొంగజపాలు చేసి 
ముక్కుల గరచికొనిపోయె మొదటిసిరులు 
మీన శూన్యసరోవర మైనయట్లు 
మానవత్వము దేశాన మాసిపోయె. 


గ్రామసౌభాగ్య మెల్ల పేరైనలేక 
ఐక్యభావము ప్రజలలో నంతరించి 
దేశభాషలు నీరసస్థితి వహించి 
అభ్యుదయము కొరతవడె నాంధ్రభూమి. 


నీచదాస్యమ్ములో ముంచి నాచుపట్టి 
పోవు దివ్యసరోవరాంబువుల బోలు 
ఈ తెలంగాణను పరులు నీతిలేని 
పాలనము చేసినారు దౌర్భాగ్యమతులు 


14 * కష్టజీవి 


అట్టి దాస్యకాలమ్ములో పుట్టె నొక్క 
మహిత విప్లవభావమ్ము మానవత్వ 
మువబికి లేచెను ఆంధ్రత్వము జ్వలించె 
ఈ తెలంగాణగడ్డ పై నెదురుకొనగ. 


మారిపోవుచున్న మానవలోకాన 
జాతిచరిత నూత్నజాత మయ్యె 
తరుగణాలు పెరిగి ధర నిండినవిధాన 
తెలుగువీరకోటి వెలుగు వెతికె. 


చక్రవర్తుల కీర్తిముచ్చటలు తప్ప 
అన్నమిడు రైతు కావంత యశము లేదు 
రాజరాజుల భోగస్తోత్రాలు తప్ప 


కష్టజీవుల కడగండ్లగాథ లేదు. 


వానిగుడిసెచుట్టు వసియించు పులుగులు 
రెక్కలన్ని చాచి రేయి బవలు 
ప్రకృతికావ్య దివ్య భావగీతాలను 
ప్రైమమీరగ వినిపించుచుండు. 


ముసలితల్లికి గంజియే మోమువాచె 
ఒకనాడు కూలికి పోక రెక్కలాడ 

కున్న కష్టజీవికి యెవ డన్న మిడెడి 
వాడు లేడు వానికి గల బాధలెన్నా. 





ఆకెళ్ల సుబ్రహ్మణ్య కవి ఈ 15 


ఆతనిపున్నెమో యనగ నప్పటికప్పుడె భారతంబునన్‌ 
శ్వేతముఖుల్‌ తొలంగి నవజీవనమార్గ స్వతంత్రకాంతియే 
ద్యోతక మయ్యె చీకటులు తూరుపువాకిట జారిపోవగా 

ఆ తరుణంబునందు జనతంత్రపతాకము మిన్ను నెక్కి బో. 


వాడలవాడలందు నవభారత దివ్యస్వతంత్రశక్తితో 
పీడితమానవాళి పరపీడన లేక సుఖంబు శాంతియున్‌ 
వేడుక గొల్పి నిల్పుకొన డ్రేమహృదంతరులై ముదంబులో 
మాడిరి తిండికైన అవమానము నోర్చక దాస్యమందునన్‌. 


భారతవాసు లెల్లరును ప్రక్కలప్రక్కల నన్నదమ్ములే 
పోరులలోన పౌరుషము బూని నిరంకుశపాలనమ్మునే 
మారణ హోమముం జరుప మాతృవిశ్చంఖల శంఖనాదముం 
జేరగ మూలమూలల సృజించిరి విప్లవ కావ్యమాలికల్‌. 


రమణీయంబగు నాదు సీమ యిటు లీ రక్షోగణప్రాభవ 
ప్రమదానం గలగుండు జెంద గని వీరాగ్రేసరుం డెవ్వ డీ 
చెమరారుం గను లంటు రక్తమయరోచింగాంచి స్వాతంత్రభా 
వము దేశాభ్యుదయంబునం చనడు? రాపాడింపడో జీవికన్‌? 


పిరికితనంబు నొందు పరభీతులు నా భువి బుట్టలేదు సం 
గర మన జీవితంబులు వికారము లౌనని యెంచికాని స 
చ్చరితులు శాంతతాపసులు చాటు అహింసను బూని సత్యము 


న్మరువక యీ స్వతంత్రరణమార్గములో హృదయంబులిచ్చిరే. 


16 * కష్టజీవి 


మతమను పక్షపాతమున మానవమానసమే శిలాకృతిన్‌ 
చితుకగకొట్టె దీనులగు జీవులబానిస లంచు నెంచి సం 
సృతి నగుబాటుసేసి అరుచిం గలిగించి సహింపరాని దు 
ర్మతిపరిపాలనమ్మునకు రాక్షసబాధకు సాటి ఒక్కటే. 


ఆంధ్రరాజ్యలక్ష్మీ వైభవాంగణాన 
గగనసీమ నెగురు తెల్గు కాకతీయ 
సత్మళాపతాకమ్ము మెచ్చంగలేక 
కీలుబెట్టి క్రిందికి వారిగించె నొకడు. 


వాని వంశపరంపర పాలనమ్మె 
గుత్తకొన్నట్లు ఆంధ్రుల చిత్తములకు 
చీకటులు పూసి శోకమ్ము జిమ్మినారు 
తేనెపూసిన కత్తులతీరు వారు. 


మనుజులరక్తము త్రాగెడి 

కనికారము లేని క్రూరకాలభుజంగా 

లను దెలిసి తెలంగాణము 

ఘనరవ మొనరించె ప్రగతికాంతిపథానన్‌. 


నిండీ నిండని పొట్ట నింపుకొనగా నిర్విణ్లులై దీను లీ 

ఉండీ ఉండని బూజుకొంపలవెతం ఓర్మిం బ్రదర్శించియున్‌ 
పండీ పండని పంటలెల్ల ఎవరో బాధించి కొంపోవగా 
జెండా నెత్తగ నొక్కడైన నతనిన్‌ జీవంబె లాగేయరా. 





ఆకెళ్ల సుబ్రహ్మణ్య కవి శ 17 


జండా నిల్పుటకే స్వతంత్ర మన లే 
శంబైన లేనట్టి యా 

పుండాకోరుకు భీతింజెంది వెతలం 
బొందంగ నే మిట్టు ల్రీ 

యెండావానకు నోర్చి కండ లవియున్‌ 
యెండంగ నా కీ పయన్‌ 

నిండే నేమిటి దేశదాస్యహరణో 
న్నిద్రుండ నై యుండెదన్‌. 


ఏగిరి భువినుండి యెందరో దివికిని 

దివినుండి భువికిని డిగ్గె నిచట 
రోగభూయిష్టులై భోగసంతుష్టులై 

ఎన్నిజీవాలు గతించె నిచట 
మోసాలు పెరిగిన రోసాలు హెచ్చిన 

సంగ్రామ కాంక్షుల ఛాయ లిచట 
పొరుగింటివారితో పొరపొచ్చెములు లేక 

కరుణార్టహృదయులు గడచి రిచట 


నెంత ప్రళయము రేగిన సుంతయైన 

మిన్ను మాటాడనేరక మిన్నకుండె 

ఎన్నిదేశాలు మట్టిలో నిరుకనిమ్ము 

వెర్రిచూపుల కాలమ్ము విలువయేమొ. 

నదులు సంద్రాలలో నవకమ్ముతో దూరె 
వడులు తిరుగుచు ఆపంగరాక 


18 * కష్టజీవి 


నదులు పొంగారుచు నటియించి గ్రామాల 
శిరములపై త్రాక్కి చిందులాడె 

నదులు రేయిబవళ్ళు బదు లిచ్చుటయె కాని 
అది యేమొ అడుగవు అప్పుమాట 

నదులు చుక్కలవెంట నడిచిపోవాలని 
ఆకలినిద్రల నలయబోవు 


జీవనాకాశపుటిలు జేరే విధాన 
పుట్టుచావులు దారియై పుణ్యపాప 
భయము లేక జగత్తులో జయముకొరకు 
నదులు రక్తరూపాల సంపదలు కూర్చి. 


అంద రీ రాత్రి విలువకు అందమైన 
చందమామను చూపించు చందమందు 
వెన్నెలల చలువల దేలి కన్నుమూయ 
మానవులకు అర్జాయుష్ను మరలి చనియె. 
అగ్నిగోళమ్ముగా నిప్పు లంపునంచు 
సూర్యకిరణాల వర్ణించి సొక్కు జనులు 
అంతకాంతిని తమకొరకవసరముగ 
అవధరింపరు నిద్రలయందు నరులు. 





ఆకెళ్ల సుబ్రహ్మణ్య కవి భి 19 


ఏల నిశావలంబునకు నింతటి మాంద్యము? యీ రహస్యమే 
కాలినగుండె చల్లనగు కారణముం గనుపట్టలేక నే 

పేలిన అగ్నిగోళమున భీతి గడించిన ఊర్జ్వలోక ది 
వ్యాలయవేది కావరణమందు హిమాకృ్ళతి గడ్డకట్టెనా! 


అని తర్మించు నతండు కూలబడి ఆ యా ఊహలన్‌ రాత్రియం 
దును వెళ్ళించగ కాలమంతయును ప్రొద్దూకంగనో నాడు రా 
త్రిని నిద్రాంతరమగ్నుడై కనియె సందేశమ్ముగా స్వప్నగా 

థను దివ్యోదయ భావజీవనకళార్థంబైన క్షేతంబునన్‌. 


వాని బ్రతుకుజాడ పల్లవించెను నాడు 
చెట్లనీడలందు గట్లు తెగిన 

నదులరీతి పారె నాట్యమాడెడు వెల్లు 
వానికనుల తాండవం బొనర్చి. 


ఎవరో కన్నియ చేయిబట్టి యెటకో యేడేడులోకంబులన్‌ 
జవ మొప్పారగ మస్తకంబున మణిచ్చాయల్‌ ప్రకాశింపగా 
వివశంబై గొనిపోయె యౌవనరసావేశ్శప్రమోదాన సం 
భవమౌ జీవనకావ్యదర్పణములో స్వచ్చంద సౌందర్యమై. 


నీ కుచోపగూహనక బిబ్బోకన్ఫత్య 
కంచుక రచిత చుంచుక కమరేఖ 
తీరి కూర్చుండి ముద్దుముక్కారుపంట 
హత్యచేసెనే (బ్రహ్మచర్యవ్రతమ్ము. 


20౧4 కష్టజీవి 


చంచలచంచలీ విజయఛాయ తమాలవినీలరేఖి నీ 
వంచితనేత్రకోణకలపమ్ము పయోదసుమార్దమాధురీ 
సంచితమై భుజాంతర పస న్మలయాచల గంధసింధురా 
భ్యంచితధూర్త లాస్యఫణిపంక్తివిలగ్నము నాయె దృక్కులన్‌. 


అంధతమి(స్రమి[శ్ర విరహాతురహావవిలాసవేదనో 
దృంధనచక్రవక్రసమభావవిరుద్ధనిరుద్ధకంఠ సం 
బంధ భవద్భుజాంతరవిభావర జీవన సారహీర సౌ 
గంధ మరీచిరోచితవికాసితమాలికవే సుహాసినీ. 


దృక్కులు చిక్కువోక నినదింపని భృంగవిధూత తోరణం 
బెక్కిడు సజ్యమో యనెడు యింతకటాక్ష ధనుర్భవచ్చరం 
బక్కట కేశపాశభరహారవిహారవినీలరూప మొ 

కొక్క జటాతరంగిణిని కుల్ముచునున్నది ముద్దుచెక్కిలిన్‌. 


చక్కిలి చెక్కి రంభపయి జారిన చీరచెరంగు కుచ్చెళుల్‌ 
మొక్కి పదాంబుజాతముల ముద్దులువెట్టిన వారుణారుచిన్‌ 
జొక్కి వెనక్కి ఊరుయుగశోభల కుంటికళానికుంభముల్‌ 
టక్కరి నొక్కి బాహుతరళాంతరబంధుని చేసె చిక్కినన్‌. 


లేఖిని భావచిత్రముల లేపి పుటాంతరమస్తదేవతా 
రేఖిత శిల్పకావ్య మధురీతుల మానవతారసస్థలీ 

మేఖల మేఘమాలల సుమించు కణావళి శీతలాగ్ట ము 
లేఖన జేసె తూర్పు లవలీ నవతోరణముల్‌ గళ ప్రభన్‌. 





ఆకెళ్ల సుబ్రహ్మణ్య కవి భి 21 


సరిగమపద నిస్వరముల సంబరాల 
సరససంగీతభంగిమా జలమనోజ్ఞ 
కంఠనేత్రపయోధర కలిత రాగ 
నవ(ప్రభాత మంగళమరీచివిగ కన్య! 


మందమలయాచల మరుత్సమాజములను 
పందిరుల చిట్టికలల ఆనంద మంది 
రాంగణాల తృణాంతర రమ్యశాల 

ల తరుపత్రాల మంగళలతవు కన్య! 


రాణివాసాల పూలను రాల్బు సెజ్జ 

నిదుర మున్గిన భోగులపదము పజ్జ 
కన్నుగీటుల పాటల పన్ని బుజ్జ 
గింపులకు మోసమునబడి యింపు గొనవె. 


చెమట నోద్సెడు నిరుపేదచెంత కీవు 
కోమలీ వచ్చి శాంతి చేకూర్చినావు 
ఎట్టు వచ్చితివోగాని యిదియు కలయొ 
సత్యసన్నివేశమ్మొ ఆశయు సుమించె. 


తోటిసోదరులెల్ల పూదోటలందు 
కేళలికామందిరాల యే వేళలందు 
భోగలాలసులై ఒకపూటకేని 

గంజిలేనట్టి నరులను కష్టపెట్టు. 


అ 


22 % కష్టజీవి 


మోసపుబాట నేగు జనము బ్లనుపించిన చిచ్చురేగి ఆ 
యాసము గుండెలోతున కలంచి మనోజ్జికళాభ్రసుందరా 
ధ్యాసితకావ్యమంజులసుధానది పొంగిసలారు నీకనుం 
బాసల చల్లనై ప్రణయభావవికాస మొసంగు కన్నియా! 


ఎన్ని యుగములు గతియించుచున్న నేమి 
లోక శోకము నీ కనురేక సోకి 

మన్ను గలియును ప్రణయసంపన్న వగుట 
నిన్ను గని నేను పొంగిపోదున్నవాంగి! 


పేదతనంబునందున తపించెడి నన్ననురాగప్రేమస 
మ్మోదములోన కన్యక సుమోదయభావపరీమళాలు పై 

నూది హృదయాంతరాళమున నూయెలలూచె జగత్తు మత్తిలన్‌ 
చీదరలేని శాంతిమయజీవిక పొంగిసలారు తేనెగా. 


కరువులు లేని కాలమును కమ్మనిపూలతరాల పండుగల్‌ 
బరువులులేని శీర్షములు బంగరుతళ్ళుల సస్య సంపదల్‌ 
తరువుల కొమ్మరెమ్మల సుధామధుగాయకు లౌ పికావళుల్‌ 
మురుపుల సారసాంగనలు మోదము గూర్చునె కన్యకామణీ! 


నీ పురాతనజన్మ వాణీకటాక్ష 

రూప మొందిననాటి సందీపశక్తి 
కొరతపడునా గ్రహింపక కూలిరాజ! 
హృదయమున నిల్చు నీగాధ సదయపధిని! 





ఆకెళ్ల సుబ్రహ్మణ్య కవి * 28 


ఒకటి రెండు మూడు శతాబ్దులు కనిపించు 
చలనచిత్రదృశ్యమ్ములవలె చరించు 
గతపురాంధ్ర మహోజ్వలకథ వసించు 

నీ మనోమయభావనారామ మెంచు. 


స్వాప్నికజగత్తునందు విశ్వాసముంచు 
మంచు వచియించుపగిది నీ అందమందు 
మరచిపోయినవేళ నన్నరసి వచ్చె 
తెలుగుజాతిచరిత్ర తేనెలు స్రవించి. 


బుద్ధదేవుని సుమమృదు సిద్ధహృదయ 
మిచ్చుట కదా! నరాళికి మచ్చుకైన 
బుదిభేదము లేని సమృద్దశాంతి 

® థి 
మయపవిత్రసందేశమ్ము మనిన కాంతి. 


సర్వసామ్రాజ్యసౌభాగ్య గర్వభోగ 
ముల తిలోదకమ్మిడి నట్టి బుద్దుగన్న 
ల థి 
త్యాగసీమ భారతభూమి రోగబద్ధ 
మయ్యె నేడు అహింసయే మాయమయ్యే, 


విశ్వమునకే వెలుంగిడి వింధ్యనుండి 
మొరసి కన్యాకుమారి యీ దరిసి మెరసి 
నట్టి మధురసుహాసున కాంధ్రవిష్టు 
వునకు దివ్యగీతాలు పాడినది యిచట. 


24 ఫి కష్టజీవి 


దివ్యమంగళ దేవళ దీధితులకు 
భక్తజీవులు సాష్ట్రాంగపడుదు రిచట 
మానవామృతహృదయవిజ్ఞానకాంతి 
Sy 
విశ్వశాంతిని నింపుచు వెలుగు నిచట. 


కాకతీదేవి ఖడ్గదుర్ణమ విహార 
కాలమందున రుద్రునికంటి యెరుపు 
తరుణమందున గణపతి దైవశక్తి 
మెరియునాడు ఆంధ్రత్వము కురిసె నిచట. 


రుద్రనాట్యమ్మునకు లయముద్ర వేయు 
పాణిని మహానినాదశవణమునందు 
భారతీదేవి వీణాతుషారతంత్రి 

కాగ్ని గీతాళిసంధ్యా నిమగ్న మిచట. 


నవవసంతరసాంతవర్ణ మధురసుమ 
మధుగుళుచ్చధారాకరమత్తమధుప 
నృత్యచిత్రాలమాధ్వీకనీరజాళి 
రుచిరపత్రాల మౌక్తికరోచు లిచట. 


ఈసుమించిన తోటలో నీ హిమాద్రి 

పొంత మదనుని మదమెల్ల బూడిదయ్యె 
ఈ గిరి నితంబముల కాదె యెంతొ విరహ 
భారమున సోలినారు మా భవ్య లిచట. 





ఆకెళ్ల సుబ్రహ్మణ్య కవి * 25 


మందమందాకినీ గంధమారుతముల 
నందన నవమందిరముల నాట్యకళల 
పారిజాతమ్ము తెచ్చిన పంతమునకు 
మాధవుని సత్యఅలుకతో మసలె నిచట. 


నీలిమేఘాల ముసుగులో మేలివెలుగు 
మెరుపుకన్నియ నవ్వులసరము లెల్ల 
గళ కరాగ్రాల చుట్టిన క్యమరేఖ 
మధురకాంక్షలు లేపె ఆమనికి యిచట. 


(ప్రేమమూర్తి మంగాదేవి జామురేయి 
తెలుగుదేవుని యెందుకో అలుకబూని 
తిరుపతిక్షైత్రమును వీడి అరిగె వెంక 
టపతి యెంత విరహమున డాగె నిచట. 


టింగుమని మోోగు తుంగభద్రాంగణమున 
హంపిహృదయవీణ విషాదకంపనమున 
పాట పాడు నేటికిని సప్తస్వరాల 

శిల్పి చెక్కిన కంబాలజీవ మిచట. 


ఎన్నడు కాకతీయులు జయించిరొ తెల్లుపతాక లెత్తిరో 
కన్నులగట్టు నేటికిని కావ్యకళామయశిల్పచిత్రముల్‌ 
మున్ను గలట్టి రాజ్యకళ ముద్దులువారుచు నుండె ఆంధ్రది 
వ్యోన్నతి చిన్నవోయినది వుజ్వలకాలము మారి నేటికిన్‌. 


26 ఛి కష్టజీవి 


చాలిన రాజులా సమరశాత్రవపీడిత తెల్లు ముక్తి లో 
కూలిరి రెడ్డిభూపతులకుంరిత శౌర్యవదాన్య శేఖరుల్‌ 
వాలిరి హంపివీరుల నివాసములే శిథిలమ్ములాయె ధీ 
శాలురు కాకతీయులు విచారము నిచ్చి తొలంగె నిచ్చటన్‌. 


పొగగొట్టముల కూత పగబట్టి పిలువంగ 
ఫ్యాక్టరీలకు వేగ పరుగులెత్తి 
యంత్రములతోబాటు యంత్రస్వరూపులై 
మిల్లులచప్పుడు లల్లుకొనుచు 
విరిగిన రక్తాన వెలవెలబోవుచు 
బొగ్గుగనుల జేరి దగ్గుకొనుచు 
ఇనుపదారుల వరియించి అయఃపేటి 
కాజాలమున శీఘ్రగమను లగుచు 


మనిషి బుజముల మోయు అమానుషంపు 
వాహనమ్ముల నూరేగువారు శ్రామి 
కాళిరక్తమ్ము పిండి నాగరికత యని 
తిరుగుచున్నారు పాశ్చాత్యసరణి నరులు. 


వాడవాడ వయోజన పాఠశాల 
మూలమూల బాలల పాఠశాలయున్ను 
అణిగినవి కళాకారుల కభ్యుదయము 
కొరతపడె నిచ్చట తెలుగుధరణిలోన. 





ఆకెళ్ల సుబ్రహ్మణ్య కవి శ 27 


సమరములలోను ప్రజల ప్రాణమును బలిగ 
గొన్నవారు నశించి సంపన్న సమత 
గన్నవారు వసించి అత్యున్నతాశ 

యాల శాంతిగీతా లెప్పుడాలపించు. 


స్వేచ్చగా తలలెత్తి జీవించ నున్న 

నా స్వతంత్రదేశ విజయనాదము విను 
సోదరీసోదరాళి యశోవిభవము 

కన్నులార యెప్పుడు గాంతు కాంతి శాంతి. 


పోతనవంటి సత్మవిని పుణ్యయశస్వి కళాతపస్వి స 
ప్రాతరుదార రామపదభక్తి మనస్విని గన్నతల్లి వి 
ఖ్యాతచరిత్రనాసురనుతాంధ్రసవి త్రి పవిత్రచిత్ర సం 
ప్రీత మొనర్చినావు నను పిల్చిన నీ కివె ముద్దులద్దెదన్‌. 


అనుచు నాతడు ముద్దరాలినిగురించి 
అద్దముల బోలికలుగూర్చు ముద్దులుంచ 
బోవు చెక్కిళులను దూరముగ నటించి 
ఏడు లోకాలను విడిచి యేగె నామె. 


అంత మాయమ్ము కాగానె ఆమెయున్ను 
భానురశ్మియు మోమున బడినతోనె 
అతడు ఆశానిరాశా దురాశలందు 
కొట్టుకొనిపోయె రాత్రి చేపట్టు కలను. 


28 ఫి కష్టజీవి 


ఊరి కూరికి దుండగు లూరుచుండె 
నరనరమ్ముల స్వేచ్చయే నటన చేసె 
నరులు నరులును దేవదానవులు నయ్యె 
ఉరికెదను నే స్వతంత్ర సమరమునందు. 


(బ్రతికియుందునె తల్లికి భయము లేదు 
బ్రతుకనో స్వేచ్చకోసము బలియునైతి 

బ్రతికినను బానిసగను లాభమ్ము లేదు 
వీరమాత నా తల్లియె వెలుగుగాత. 


అంద రధికారులే ఊరి కంతకున్ను 
అక్కజము పల్లకీ నంద రెక్కువారె 

లంచగొండులు అవినీతి పెంచినారు 
బ్లాకుమార్మెట్టుదారులు ప్రబలినారు. 


న్యాయధర్మాలు శాంతియు హాయి నిదగ 
(బ్రతుకుదినములు నావంటివారి కెల్ల 

బలి యొసంగిన రాగలవపుడు కాని 
శాంతి నిరుపేదలము మాకు సుంత రాదా! 


నా తెలంగాణ మిపుడు అన్నంత పనియు 
చేసె; లేచె, మేల్మొనె, చూచె, మూసుకొన్న 
తెరను చీల్చెను చీకటిపొరలు కూల్చె 
స్వేచ్చనే వరించె నిరంకుశేచ్చ తృంచె. 





ఆకెళ్ల సుబ్రహ్మణ్య కవి * 29 


అనుకొని మనమున కన్నియ 

యను మాటలు తలచుకొనుచు ఆవేదనతో 
కనుల (స్రవింపగ నథశులు 

తనలో కలలోని తలపు తట్టెను అలుకన్‌. 


నీవు వాసంతకౌముదిన్నిలచినావు 
నేను గ్రీష్మాతపమ్మున నిలచినాను 
నీకు నాకును నేనాడు నేస్తమయ్యి 
ఇర్వురము కూడి ఒక్కనా డుర్వి లేము. 


నీవు శారదశర్వరీనిలయమందు 
నేను భీకరనీరదనికటమందు 
పోవుచున్నది నీరైలు ముందుదిసకు 
వెళ్ళుచున్నది నా బండి వెనుకవైపు. 


భావిజాజ్వల్యభావనాజీవనమ్ము 
నందుకొందునని హృదయ మాసవడియె 
నీ వసంతసమీరము నిన్ను విడచి 

ఒక్క క్షణమైన నాకు తావుంచలేదు. 


వెతికికొనుచుంటి విశ్వాన విసుగు లేక 
అలసటయె తప్ప ఆవంత ఆసలేదు 

ఏ నిశాకరువెంట పోయితివి నీవు 
పశ్చిమాచలశిఖరనివాసి వగుచు. 


80+ కష్టజీవి 


నీవు మారవీ నాటికి నించుకేని 

లేదు నీలోన వెచ్చనివేదనమ్ము 

నీ శిలాహృదయమున పూర్ణిమయు కలిగి 
యేమి లాభము? వాసంత మేల నీకు? 


నేను ప్రాణాలకు నిరాశలేని చెమట 
నోడ్చి కష్టించుచుందు నా కుజ్వలమ్ము 
కర్షకుల కార్మికుల కావ్యకళలు కలుగు 
ప్రతినిధిత్వము ప్రగతి గూర్చంగ వెలుగు. 


మంచు నాలోన కరుగు అమాయకముగ 
కలియు నన్ను నీలిమెయిలు కన్నజలము 
భాస్మరుడు ముత్తియాలు లేపట్టు నాకు 

నీవు మాత్రము నిముసమ్ము నిలువలేవు. 


మైత్రికి చిహ్నమై బ్రతుకుమార్గము కష్టమయంబుగాగ వై 
చితికి తావలంబుగ వసించిన నీ మధురానురాగ స 

త్పాత్రత కొంత నా మనసు దాల్చిన శాంత్యవలంబనమ్ము నం 
చాత్రముతో దలంచితిని ఆశ వృథా యగు స్వప్పసుందరీ! 


పూవుగాని పూలతావియే గానిమ్ము 
పూలరూపుగాని పూలచూపు 

గాని పూలమెత్తనైన పేరన్నను 

నా యెడంద యేమొ! నాట్యమాడు. 





ఆకెళ్ల సుబ్రహ్మణ్య కవి భి 31 


ఎందుకో ముద్దుపూలు నాకింత చనువు 
ఏలకో ముద్దరాల నీ వింత చనువు 
తావిలేని పూవును చూచి తపనపడను 
నీ అమాయక ప్రాణమ్ము నేను మరువ. 


రూన్సి లక్ష్మీదేవిశౌర్యము న్మించిన 

రుద్రమదేవి సముద్రశక్తి 
రాణా ప్రతాపువీరత్వమున్మించిన 

మా ప్రతాపుని అభిమానసూక్తి 
తులసిదాసుని పలుకుల న్మించిన 

మా రామదాసుని మధురభక్తి 
కాళిదాసుని సర్వగంథాల మించిన 

మా పోతన కవిత్వమంజురక్తి 


వేయికంబాల దేవళచ్చాయలోన 
విశ్వశిల్పము అలసట వీడు యుక్తి 
పుట్టనట్టి తెలంగాణపట్టి నేను 

అణు వణువు హృదయవిపంచి నాలపింప 


పాడుకొందును స్వేచ్చగా నాడుకొందు. 


ఇచ్చోటనే కదా ఎందరో నా పూర్వ 

చక్రవర్తులు కళాచరితు లయ్యె! 
ఇప్పట్టునం గదా ఎందరో నావంటి 

కష్టజీవులు శిల్పకాంతులొసగె! 


382 + కష్టజీవి 


ఇక్కడనే కదా ఎందరో నా జాతి 

రత్నాలు సుకవులు రచన లిడియె! 
ఇత్తట్టునే కదా ఎందరో నా వీర 

మాతృమూర్తులు లోకమాన్య లయ్యె! 


ఇట్టి నా తెలంగాణ చూపట్టు మట్టి 
రేణువునుగూడ తన శూరరేఖ లలదె 
బానిసనుగా నిదురలోన బ్రతుకుకంటె 
స్వేచ్చకై యెత్తు జెండాను చేత పడుదు. 


విశ్వమోహన గీతికాప్రేమలోన 
లోకలోకాల నీ శుభాలోకనమున 
జీవకోటుల హృదయాల చెలిమి నింపు 
కుసుమమంజులమూర్తి! నీకొరకు నేను. 


మధురమంజుల శింజినీ మరకతంపు 
దివ్యనిస్వనామృతభావ నవ్యకళల 
వెలిగి మంజీరకంకణవలయ కలిత 
మగు పదకరసరోజినీ మగువ! లేవ? 


నీరసమైన యీ బ్రతుకు నేలను చల్లని సతృపారస 
క్షీరము వోసి ప్రేమకళ చిందు పసిండినివాళు లెత్తినా 
వౌర! పదేపదే కనులయందున యందము చింది జీవనం 
బారతికాగ శాంతికయి ఆత్మబలిం జనుదెంతు నీకడన్‌. 





ఆకెళ్ల సుబ్రహ్మణ్య కవి * 338 


మండెడుగుండెలో మధురమంజుల శీతలసత్కృపా రస 
మ్మండగ నిండు వేదనల నంత మొనర్చి విషాదజీవితం 
బెండక ప్రేమసారము స్రవించిన చల్లగ పల్లవించి పూ 
దండగ తల్లికంఠమున దాల్బుట నా మది కోర్కె కన్నియా! 


ఈ తలిరాకుజొంపముల యీ నవపల్లవశాఖి కావళిన్‌ 

ఈ తరుసంచయమ్ములను యీ సుమకోమల (పేమరేఖలన్‌ 
ఈ తరుణప్రవాహముల యీ వరిచేనుల శైవలంబులన్‌ 
ఈ తమలంపుతోటలను ఈ చెరుకుంగడ తీపిచూపులన్‌. 


ఈ పలురంగుల న్మెరయు నెన్నియు మృత్మణమాలి కావళిన్‌ 
ఈ పసినిగ్గుదేరు కళ లీనెడు నెన్నియు గడ్డిపూవులున్‌ 

ఈ పలుబాస లాడి యెగిరించుచు రెక్కలనాడు పక్కులున్‌ 
ఈ పదియారువన్నె తళు కెక్కిన మేలిపొలాల జీవులున్‌. 


చూచినావుకదా! మననుంచి ఒక్క 
సారి ప్రకృతిసౌందర్య ప్రశాంతి యెంత 
హాయి గూర్చును కోర్కెల నూయ లూగ 
కనుల సాక్షాత్కరించి రాగమ్ము జిమ్ము. 


మతపిశాచమావేశించి మా ప్రభువుకు 
రక్తపంక మొనర్చి మా రమ్యభూమి 

తన మతస్టుడు కానిచో మనుజు డెవడు? 
చదివి యుద్యోగ మొనరింపజాల డనియె. 


384% కష్టజీవి 


వేదశాస్త్ర స్మృతి పురాణవేద్య మయిన 
దేశచారితీ సత్మళాదీప్తమయిన 
భరతసంస్కతి మరచి సంబరముతోడ 
చంక లెగరేసుకొనును మా జాతు లన్ని 


జార్జివంశీయుల కథలే చదువవలయు 
అసపుజాహీ చరిత్రల నల్లవలయు 
దేశదేశాల విషయాలు తెలుసుకాని 
ఎరుగ మేమాత్రము తెలుగుచరిత మేము. 


నేటిలోకమే మారక నిల్చు నెట్లు? 
అంతరాళపాతాళీయు లమెరికనులు 
వనధి దాటి ఆగ్నేయాస్రమున దహింప 
చేసె తూర్పుదేశాలలో చేరి కొన్ని 


సంప్రదాయాలు మారె, వేషాలు మారె 
కట్టుబొట్టులు మారె మా కథలు మారె 
భాషలే మారి పాశ్చాత్య వేష భాష 
లే చిరాకు పరాకులు లేపె మాకు. 


మార్పు సహజముకాని అమాయకులకు 
ప్రాజ్య సామ్రాజ్యకీర్తి సంటప్రాప్తిపోయి 

పిల్లి చెరలాట మెలుకకు పెద్ద ప్రాణ 
సంకటమురీతి మాయ మోసమ్ము జరుగు. 





ఆకెళ్ల సుబ్రహ్మణ్య కవి * కిక్‌ 


నాగరికతలు పెరిగి అన్యాయములకు 
దారులయ్యెను పార్టీలు ధరణి హెచ్చె 
వృత్తివిద్యల విలువలు బొత్తిగాను 
చిత్తముల లేక బ్రదుకులు చితికిపోయె. 


రైతుకూలీల మౌ మేము ప్రేతకళల 
బానిసలుగా బ్రతుకుచున్నవార మిట్లు 
రెక్కల చెమటతో నిట్టు ముక్కలగుచు 
బక్కచిక్కి యున్నాము యీ ప్రభులవలన. 


ఎవరవో దేవకన్యవు యీ దరిద్ర 
కష్టమయజీవి నిదురలో కనపడితివి 
నన్ను నా పురాస్కృతిలోన నున్న వాని 
నిట్లు మరల దుఃఖాన మున్దించినావు. 


భావనా పరంపరలోన పరువులెత్తి 

రేయి కలలోని తీయనిహాయి తలచి 
నాగలి బుజాన వేసుకొన్నాడు నాడు 
లక్ష్మి అతనిపొలాన గులాబి అయ్యె. 


మరల నతనిమనసు మరులు రేగెను వేగ 
హలము జారెనంత పొలములోన 

నా గులావివైపు ఆసబాసలతోడ 

చూచి పలికె నిట్లు పూచి వలపు. 


36 + కష్టజీవి 


ఎవరికి నీ అందముకల 

దెవరికి నీ తావికలదు ఎవరికి నీలో 
నవమృదులత గల దెవరికి 
నవలామణి నీదుతల్లి నవ్వుగులాబీ. 


ఓయి గులాబి నీ మధుర ముజ్వలమున్నతమైన జీవితం 
బూయలలూగి నా హృదయ మొందు పరీమళ శాంతిమార్గ సం 
ధ్యాయుతకాంతి ఆశయము ధార్మికబుద్ధియు గల్లు నీవు నీ 
ఛాయలనెల్ల మానవుల చక్కదనంబునకై యొసంగదే. 


బాయక నీ మనోజ్ఞతమభావపరీమళ సుందర (ప్రభా 
స్థాయిని మానవాళికి సుధామయ జీవనమార్గమే కనం 
జేయగ జీవనంబె బలిజేసెడి త్యాగివి నీవు నీ పథం 
బే యువలోకమంతటికి ప్రమపథంబది ఆశయంబుదే. 


హాయినిగూర్చు నీబతుకు టందము యెవ్వరిలోన నున్నదే 
కూ యని కోయిలల్‌ మధుర కూజితము ల్వినిపింప తోటలో 
స్స్‌ యధరామృతంబు కరుణింపుమటంచు నటించు భంగము 
ల్లాయపు గుండెల న్వలచి కమ్మనిరేకల గాంచు ముంగిటన్‌. 


న్యాయ మెరుంగనట్టి నరు లందరు ని హృదయమ్ము లోన అ 
న్యాయ మెరుంగనట్టి హృదయమ్ములు కల్లిచరించు కాంతులే 
పూయగ నేర్చుకోవలయు పూతచరిత్రవు నీవు నాపథిన్‌ 
సాయము ఆశయమ్మునకు సత్యముగాను గులాబికన్నియా! 





ఆకెళ్ల సుబ్రహ్మణ్య కవి భి 37 


దారిబోయెడి పట్వారి దానిజూచి 
ఒక్క అంగలో చేతను వొడిసిపట్టి 

ఆ గులాబిని వాసన లాను చపుడు 
వెంట గొనిపోయె అధికారవేగ మొప్ప. 


మనసులో కోపమంతయు మాటువడగ 
పెదవి కదిలింపగా నిరుపేద యగుట 
భాషపూరిత నయనాల (బద్దలైన 
గుండెతో కష్టజీవియు మండిపోయె. 


ఆ గులాబీని ముట్టంగ నందమెల్ల 
మాసిపోవునని వలపు మనసుతోడ 
ముద్దుగా చూచుకొనుచు తా మురియగాను 
అద్దిరా అధికారమా అందమణచె. 


తనహృదయమే త్రెంచివేసిన విధాన 
బానిసయు నిరుపేదయు నైనతాను 
ఏమి యీయిల బ్రతికి యింకేమిఫలము 
అని తలచికొని దానికై ఆశమాసె. 


అరుగో నాదు సహోదరుల్‌ జగతియం దాత్మస్వతంత్రంబుకై 
అరుగంగా యిటు నే శవంబుపగిదిన్‌ ఆత్మాభిమానంబు పో 
యి రణావేశములేని పందనగుచున్‌ యెన్నాళ్ళు జీవించినన్‌ 
మరణప్రాయుడ నట్టు తల్లికడుపున్‌ మాడ్చింతునా ఛీ యనన్‌. 


38 + కష్టజీవి 


కన్నతల్లియు పట్టెడు కడుపుతిండి 

కొరకె ఆకలిమంటతో నరుకు వడగ 
గంజి పోయగలేని నా కష్టజీవి 

బ్రతుకు దేశహితార్థమ్ము బలియునయము. 


అని యతండు తల్లి పదాల నంజలించి 
కనుల (ప్రవహించు కన్నీటి కణసుమాల 
అర్చనముచేసి శోకమ్ము నాపలేక 
వెక్కివెక్మియు తనలోన వేగిపోయె. 


ఒకటే తీవ్రపథానబోవు ఖగమ ట్లొకృండు (గామంబులో 

నికి ఆశావధువెల్ల మోగునటు పూన్మింజొచ్చె నుత్సాహ వ 
ర్తనమొప్పంగ అహింస ముందుడుగుసంధానింప స్వాతంత్యసం 
జనిత ప్రాభవమెల్ల కన్నులకు ఆశాలోకనంబై తగన్‌. 


ఊరిమధ్యాన కొందరు యువకవరులు 
దీర్టయోచన సల్పుచు తేలనీక 
మునుగనీక వెనుకముందు లనుకరింప 
కష్టజీవియు తానట తిష్టవేసె. 


ప్రజలలోకూడ చైతన్యభావ మలరె 
ఒక్కొరొక్కరె ఉద్రేక మొందినారు 
జేరుచున్నారు మూగుచు జేలుకొట్టి 
తమ తెలంగాణ స్వాతంత్ర్య దర్శనాప్తి. 





ఆకెళ్ల సుబ్రహ్మణ్య కవి * 39 


గుట్టగనున్న నొక్కకడ గుంపుగజేరె ప్రజాళి వింతతో 
నెట్టుకు వచ్చుచుండె తమ నేర్పునుమీర ముదమ్ము తీర చే 
పట్టి త్రివర్ణకేతనము ప్రాకగ నింగిని లేపి తప్పటుల్‌ 
కొట్టిరి భారతావని గగుర్పొాదవంగ హృదర్పణంబుగా. 


కనివిని లోకులెల్లరి ముఖంబుల నాశలు చిందులాడె భో 

రున జయనాదము ల్సలిపె రోసము హెచ్చగ దుండగీండ్రకున్‌ 
మనసులు మండిపోయె జన మందరిపై కనికార మించుకన్‌ 
కనుకను హింసబెట్టగను కట్టెలపట్టిరి చెట్టలై అటన్‌. 


కోపము 'హెచ్చినట్టి ప్రజ కొంత రణ మ్మొనరించె రాళ్ళతో 
పాపపు దుండగీండ్ర పయి బాధలుపెట్ట సహింపలేక అ 
చో పరువెత్తి వచ్చెనట శూలములుం గల సైనికాళి తా 
మూపుగ వీరులౌ ప్రజల నుక్కడగింపగ మోదె దుష్టులై. 


ప్రజలు కట్టెలతోడ నాపంగ నెదురు 
కొనిరి కాని ప్రభువు సైనికులు బలమున 
దుండగీండ్రను తమతోడ నండ జేసి 
కొని జనులను దండించిరి కూరముగను. 


పెల్లుగ నుబికిన నదివలె 
ప్రల్లదనంబునను భటులు ప్రజలపయి బడన్‌ 
గొల్లుమని పిల్ల పెద్దలు 


చెల్లాచెదరైరి చెట్టుచేమల కొకరై. 


40 + కష్టజీవి 


దుండగులును సైనికులును 

మండినకోపాన భరతమాతకు గుండెల్‌ 
మండగ జెండా చించిరి 

దండిత భుజగంబుగా పతాకము పడియెన్‌. 


బోసినవ్వు వరాల బాపూజి మోము 

పై విషాదరేఖలు తాండవమ్ము లయ్యె 
కన్ను లెర్రనయ్యె మహిత కాంక్షులైన 
ఆ స్వతంత్రవీరుల ముఖాలందె నగ్గి. 


అది అశోకునిచక్ర సమ్ముదితపథము 
అది భరతమాత స్వాతంత్ర్య సదనరథము 
అది మహాత్ముని జీవనప్రద సమీక్ష 
అది ప్రజాస్వామ్య శాంతిసంపద పరీక్ష, 
చెరసాలల బడి రెందరు 

ఉరికంబము లెక్కినారు ఓరిమితోడన్‌ 
చిరకాల నిరంకుశ దుష్పుల 

పరిపాలన బాసిపోవ భారతవీరుల్‌. 


సూర్యు డస్తమించని సామ్రాజ్యశోభమాది 
యనుచు ఆంగ్లేయులే అహింస నెదిరింప 
లేక కిక్కురుమనకుండ తోకముడిచి 
జారుకొన్నారు కాని దాస్యమ్ముపోదు. 





ఆకెళ్ల సుబ్రహ్మణ్య కవి భి 41 


ఈ నిజాముప్రభుత్వము యెంత కాల 
మీ నిరంకుశ మొనరించు నింకపైన 
ఊరకొనియుండలేను కన్నారజూచి 
దీని నవమానమొనరింప పూనుకొందు. 


అను తమకమ్ముతో నతడు హస్తములందు పతాకపట్టి యె 
వ్వని నిసుమంతయుం గనక భారతపౌరుష జీవరేఖపై 

నను మెరుపొంది ఆంధ్ర తరుణారుణకాంతులు దుండగీండ్రనై 
నను వెబిపించెనాయని ఘనమ్ముగ ముందడుగేసె ధీరతన్‌. 


దుండగీండ్రు పైబడి తన్ను తోయుచుండ 
ఆ త్రివర్ణపతాకము నాకసమున 
నెగురవేసెను ఆనంద మగుట జయ ని 
నాదములు సేయుచుండెను నాట్యమాడి. 


కష్టజీవికరాల ఆ కంటకులును 

సంకెలల కట్టి చెరసాలవంక నతని 
గట్టిగా తిట్టి కొట్టుచు పట్టుకొనియు 
తీసికొనిపోయినారలు త్రోసికొంచు. 


గూండాలప్రక్క నిలచిన 

నిండుగ ప్రాణమ్ము లుండ నేర డొకండున్‌ 
పిండెదరు ప్రజలరక్తము 

మొండిఘటా లగుట నుత్తమూర్చులు కానన్‌. 


42 స కష్టజీవి 


నాటి నైజాంప్రభుత్వపు న్యాయమన్న 
కటికికసాయివానికి కరుణవలెను 
నా తెలంగాణ కా నాటి యాతనలన 
గొడ్డురాలికి తెలియునే బిడ్డ బాధ! 


తలలు బ్రద్దలయ్యె దండింప లారీల 
మానభంగ మయ్యె మానవతకు 
సిరులు కొల్లగొట్టె చీకటిలూరీల 
ప్రజల వాణములకె భయము కలిగె. 


బాటసారినైన బాధించుచుందురు 
నోరులేని పశుల చీరుచుంద్రు 
గోడువెట్టు పేదగుడిసెలు కూల్తురు 
రావణునిది నాటి రాజ్య మనగ. 


ఇళ్ళు వాకిళ్ళను పెళ్ళాముబిడ్డల 
తో గూడ గోల్పోవు మూగజనులు 
శిశువులు వృద్దులు పశువులు ననియెడు 
భేదమ్ము నెరుగక వేగు జనులు 
లూరీల లారీల లోకువతనమున 
దండింపబడినట్టి ధర్మజనులు 
తల్లిపిల్ల లటంచు దయలేని దానవ 
నగ్నత కెరయగు న్యాయజనులు 





ఆకెళ్ల సుబ్రహ్మణ్య కవి * 48 


గట్టి దౌర్జన్య మెల్లెడ చుట్టుకొనియె 
రక్తదాహులు దుండగీం డ్రందరున్ను 
చెప్పరానన్ని నీచాలు చేసినారు 
పాపభాండ మేనాడైన పవులకున్నె? 


దేశము నాదియన్న నుడి తెచ్చిన దియ్యది కొంపమున్మ సం 
దేశము లిచ్చు నాయకులు దేవతలైరి ప్రజల్‌ మరుంగునన్‌ 
నాశనమౌచు రాక్షసు లనంబడు దుండగు లైనవారిచే 
పాశమువోలె రాజగుచు పట్టె ప్రజావళికిన్‌ గళమ్ములన్‌. 


తనకు శరీరమంతయు వృథాభరఘాతము లౌట కేమి కి 
మృనక హృదంతరాన నవమానపుగాయము బాధవెట్ట నే 
మనక సహింపరానిది అమాయకురాలగు కన్నతల్లికై 

కనుల స్రవించె నశ్రువులు కష్టము లొందెడి కష్టజీవికిన్‌. 


మూడురోజులనుండియు మురగవెట్టు 
గంజి మట్టిబొచ్చియలోన కాస్త పోసి 
ప్రాణములు పోవనీకుండ బ్రతుకుకొరకు 
మరణబాధలు చెరసాలనరుల కథలు. 


తనకు ఒక్కటే గది లోన తలుపు మూసి 
చీకటి సారంగమట్లుగా శోకమయము 
కాగ కారగ్భృహమ్ము దుర్దతికి నతడు 
వగపు నొందడు తల్లికై వగచు కాని. 


44 సి కష్టజీవి 


కటకటాలవెనుక కనులనీరుట్టగ 

గత పరాభవమును మతిని దలచి 
నాల్గుగోడలమధ్య మూల్లుచు కడుపులో 

ఆకలిమంటలు ఆదమరచి 
చీకటిగుహవలె చీదర గొల్పుచు 

దుర్వాసన నరాల బర్వ కలచి 
ఏకాకియై తన కేమియు తోచక 

చెరసాల నున్నట్టి నరుల కొలచి 


ఎప్పుడెప్పుడు శాంతి మా కిట నటంచు 
గట్టిగా స్వేచ్చకోసమై కష్టజీవి 
కాలమును వెళ్ళబుచ్చగజాలు గాని 
తల్లిసౌఖ్యము తనలోనె తలపుచుండు. 


ఒక్కనాడు తనదు ఊరిలో నున్నట్టి 
రైతుబాబొకండు రాగ జూచి 

కనుల నీరు రాగ కష్టజీవియు జూచి 
ప్రణుతిచేసె నతని భక్తితోడ. 


జైలు కటకటా లవతల జైలురక్ష 

కుండు రైతును నిలిపి నీ వుండు మనుచు 
బోనులో జంతువును లీల చూపుపోల్మి 
కష్టజీవిని నిల్చెను కటకటాల. 





ఆకెళ్ల సుబ్రహ్మణ్య కవి ఈ 45 


రైతుబాబు స్వతంత్రవార్త నెరిగింప 
వచ్చెనో యని చిరునవ్వు వచ్చె పెదవి 
తొణికిసల కిసలయ మణిగణసుకాంతి 
మెరసె కష్టజీవి ముఖకళ రవళివలె. 


అంత తల్లిహృదయ మతనిగుర్తుకు వచ్చె 
గుడిసెలోన విడిచి కూరమతిని 

చేరి సుఖముగాను చెరసాల గూర్చుంటి 
ఆమె అమ్మ యెంత ఆర్తి వడునొ! 


మోమది చిన్నవోయె వెర పూను పరిస్థితి రైతుకళ్ళలో 

సామ మొనర్చె మానసమశాంతి వహించె కాళ్ళలో 
భూమియు క్రుంగిపోదొడగె పూతచరిత్రయు కన్నతల్లియే 
సేమమె లేదొ గుండెల వసించెడు మించిన దుఃఖవహ్నియున్‌ 


అనుకొనినంత యయ్యె అత డయ్యది జెప్పగ వచ్చినాడు యిం 
కను వినిపించు నయ్యదియె కన్నులనీరును బెట్టినాడు నా 
కును చలియించు దేహము గగుర్చొడిచెన్‌ తనువెల్ల కంపనం 
బున వణికెన్‌ కృషీవలుడు పుణ్యచరిత్రుడు ప్రేమజీవియున్‌. 


అంత రైతు నెరింగించె నతని కపుడు 
నీవు జైలుకు పోయిన నిన్ను తలచు 
కొనుచు బెంగతో నీ ప్రేమజననిమూర్తి 
తిండితిప్పలు లేక మృత్తికను గలిసె. 


46 + కష్టజీవి 


అన్న అశుభవార్తను విని అతడు దుఃఖ 
భారమున నేల కూలెను బరువుగుండె 
తోడ జైలురక్షకు డది చూడగనె 

రైతు నటనుండి పొమ్మని మూతి ముడిచె. 


చేయునది లేక గుండెలో గాయ మంది 
రైతు కష్టజీవి వెతల బ్రతుకు చూచె 
కనులు చెమ్మగిలంగ దుఃఖంబు పొంగి 
వచ్చిన త్రోవనే జన పదవాటి జేరె. 


మూర్చితుడు కష్టజీవి సంపూర్ణ దుఃఖ 
సాగరాన మునిగి ఆత్మశాంతి లేక 
కనులు తెరచి కటకటాల కరము లుంచి 
శూన్యగగనాన దృక్కులు జొరగ తలచె. 


అమ్మ! నే నెంత నిర్భాగ్యు డైతి నయ్యొ 
తీరిపోయితి విట్టులు దిక్కులేక 
కన్నకడు పెంత శోకాన కనలె నీకు 
జైలులో పడియుంటిని చావలేక. 


ఈ దరిద్రమునకు నరు లెంద రిట్లు 
దుఃఖ దుర్భర మరణాల తూలిపోవు? 
(బ్రతుకజాలను పాడు ప్రపంచమందు 
తరతరమ్ములు పేద కాదరువు లేదు. 





ఆకెళ్ల సుబ్రహ్మణ్య కవి శ 47 


హైమ శిఖరాలనుండి సాయమ్ము లేక 
నాగలోకాన బడిపోవు నరునివోలె 
సప్తజలధుల బడబాగ్ని జ్వాలవోలె 

కనులు తిరిగి యెజ్జి నగుచు కాలు నెడద. 


పాడువిధి మన నిట్టుల పాడులోక 

మందు పాదుబ్రతుకుల చూపందజేసె 
కష్టనష్టాలు భరియింప గలుగునట్టి 
వారము మనమే కలము పేదవార మగుట. 


అదిగొ! దొంగభక్తులు దేవు డంచు దేవ 
ళమ్ములకు పోయి తమకు ధనమ్ము పెరుగ 
పూజలు సలుపుదు రటనే; ఓ జనని! మ 
నల దరిద్రుల జేసి ప్రాణాలు తీయ. 


కాలు కదపక గడియించి కష్ట మెరుగ 
నట్టి సుఖభోగి దేవుని బుట్టలోన 
వేసుకొని పూలపక్కపై పాసి పోవు 
దేహమును పడవైచి బాధించు మనల. 


అదిగొ! అధికారసర్పము కదిలెనేని 
నిన్ను కాటువేసినరీతి నన్నుగూడ 

విషమవిషదంట్టల కాటు వేసెనేని 
నేను నీ పదసీమలో నిలువగలను. 


48 ఛి కష్టజీవి 


ఆకలిమంటతో కరువులందున కన్నులగొట్టి కారమున్‌ 
చీకటిలో బజారున హసించె పిశాచి ధరల్‌ మరుంగునన్‌ 
నీకువలెం దరిద్రజననీమణు లెందరు గంజిలేక యీ 
లోకమునందు మోసపడిరోకద! లోభులవల్ల తల్లిరో! 


రాతిబొమ్మలకైన లక్షలు కురిపించి 
ఉత్సవమ్ములు చేయుచుంద్రుగాని 
బ్లాకుమార్మట్టులో పట్టువడి యున్నచో 
వేలు లంచా లిచ్చివేయుగాని 
రణరక్తదాహపరమ్ముగా నాయుధా 
లొనరింప కోటులు చనును కాని 
విందు వింతలతోడు మందు మాకులతోడ 
వందలైన నిడ పసందెగాని 


కడుపు కాలి యేడ్చు కష్టజీవుల పేర 
పుడిసె డయిన గంజి పోయలేరు 
ఈ దరిద్ర మెల్ల నిటుల యజ్ఞానాన 
పెంచుకొనిరి నరులు ప్రేమ చచ్చి. 


సరిగ బాట లేదు చక్కగా నెల్లెడ 
మందిరమ్ము లేదు సుందరముగ 
కొంపలేదు రైతుకూలీ జనాళికి 
పాఠశాల లేదు పల్లె పల్లె. 





ఆకెళ్ల సుబ్రహ్మణ్య కవి * 49 


సర్వజంతుతతులు గర్వము నెరుగవు 
సూర్య చంద్ర గమన శోభ కలదు 
ప్రకృతి అంద మెల్ల పలికించు భావాలు 
కొంప బెత్తెడయ్యె కొంప మునక. 


లేని పేదవాని మానమ్ము తీయంగ 
న్యాయమూర్తివద్ద నాటకంబు 

న్యాయ మేల కలుగు న్యాయస్థలంబును 
గాయపడిన గుండె కారమయ్యె. 


పేదవాళ్ళ కే నా డేని ప్రేమ జూపి 

శాంతి సుఖములు కలుగంగ కాంతి యొకటి 
జాతిపిత అడ్గుజాడల సాగునట్టి 

భాగ్య మెన్నడు కల్లునో భరతభువిని! 


నా భరతభూమిలోన యీనాడు బాధ 
పడుచు నా తెలంగాణము గడపలోన 
పేదరాలు గంజికి వాచి డ్రేవు లెండి 
చచ్చిపోయిన దాత్మకు శాంతి లేక. 


అటుల కట్టలు తెగిన మహార్దవంబు 
అలలవోలె దుఃఖంబుతో తలపు లూరి 
కష్టములతోడ కాలమ్ము గడుపుచుండె 
కష్టజీవికి కాలమ్ము కలసిరాక. 


ర్‌0* కష్టజీవి 


భారతసేన వచ్చె తెలవారెను మా తెలగాణలోన నో 
రూరిన చీకటు ల్వెనుకనుండి పరుంగులువెట్టె దుండగుల్‌ 
మారణహోమ మైరి అవమానముతో తలవంచె రాజు వి 
స్ఫారితనేత్ర దీపికల పంక్తులు నెల్లెడ పెల్లువారగన్‌. 


కష్టజీవియు విడుదల గాంచె జైలు 
నేల యీనిన రీతిగా మేలుకొన్న 
ప్రజలు చైతన్యనాదాల విజయకళలు 
కనుల వెలిగె స్వేచ్చాపతాకమ్ము నెత్తె, 


తనపురాతన జన్మభూమిని గనంగ 

తన జనని పదపుణ్యసీమను మనంగ 
వెడలె కొండంత ఆసతో గుడిసె యున్న 
కడకు కష్టజీవి అదియు పిడుగు పడియె. 


భరత సైన్య పటగ్భహాలపంక్తు లెల్ల 
వానిపొలమున కనరానిదాని జేసె 
దుండగీడేమొ యను నూహతోడ భారత 
సైనికులు కష్టజీవిని చావమోదె. 


గజములు పోవుచుండ మశకమ్ముల కెవ్వడుదిక్కు లోకమం 
దజపజ లేని చీకటిని హంతకు డెవ్వడొ శాంతు డెవ్వడో 
నిజమరయంగ మానవులు నేర్చినమార్చుకు గీటురాయి యీ 
ప్రజల ప్రభుత్వ మెట్టు పరిపాలన సేయునొ తెల్లు సీమలో. 





ఆకెళ్ల సుబ్రహ్మణ్య కవి ఫి 51 


నాడు జైలుకడకు నవనీతహృదయుడై 
వచ్చినట్టి రైతుబాబు నేడు 

కష్టజీవి కడకు కన్నీరు కురవంగ 
వేగ వచ్చి మిత్రు కౌగలించె. 


ఆ దయాశాలి ధర్మమా! యనగ నంత 
నీ స్వతంత్రావతరణ భూమీశ్వరుండు 
కష్టజీవి, కరాన నాగలిని బట్టి 
తల్లిపేర చేసెను భూమితల్లి సేవ. 


నిరుపేద కష్టాలు మరిపించి నవ్విన 
చిరుపాప కన్నుల మెరియు శాంతి 
నిరుపేద యంచును నిరసన చూపక 
వలపించు భార్య కౌగిలిని శాంతి 
నిరుపేద గుండెల నిండిన అజ్ఞాన 
రాహిత్య మొనరించు రచన శాంతి 
నిరుపేద జీవన నీరసభారము 
శమియింపజేయు రాజ్యాన శాంతి 


కష్టజీవుల కడగండ్ల గాంచి నరుల 
జాలిగుండెల నేనాడు మేలు గూర్చి 
దీన కళ్యాణమూర్తులై తేలువారా! 

విశ్వశాంతికి ఆనాడు వెలుగుబాట. 


కా 


ర్‌2ై + కష్టజీవి 


